


యేడిదోడి షష్టిపూర్తి 


శాస్తి రామనాథ యేడిదోడు 
నాగమణినాధుడు స్నేహ(పియుడు 
జరుగ షష్టిపూర్తి తనకు నేడు 
చిననాటి నేస్తాల జ్ఞప్తి వినుడు. 


నాడు కొలిచె వాడు 
తల్లి శారదను 
చెంత చేరె లక్షి 
నేడు యేడిదిని. 


నాడు ఓనమాలు 
పాకబడి చాటు 
కూరె 'కామధేను' 
వేదసభ నేడు. 


ఆనాటి అక్కాలు 
లాంతరు వడిన 
ఈనాటి ఇక్కీలు 
'నవనిధి' బడిన. 


'వమతరరోనాటి 
ఆలాపన నేటి 
'నల్లకుంట' లలిత 
సంగీత లహరి. 


పల్లకాలువ దాట 
చిననాటి దాయీత 
పదకాలువ దాట 
ఈనాటి చేయూత. 


వీడె కోనసీమ 

పెద చదువులకు 
నేడు పెప్టి స్కూలు 
చిన్న తమ్ములకు. 


ఎదిగినా యేడిదీ 
ఒదిగి వున్నావయా 
ఎదిగెదిగి మ్మితమా 
మా మనను నింపుమా. 


జీవార్ణము తోడ 
పరమార్ద మెరిగిన 
యేడిద్‌ పండించు 
నూరేళ్ల పంట. 


ఈ 19 ఆక్టోబర్‌ 2007 బిఎస్‌ మూర్తి ఆకాంక్షను కరోనా రెండవ విడత "దాత" యేడిద 
రామనాథ శాస్తిని 27 ఏప్రిల్‌ 2021 న కబళించి అతని 'నవనిధి ఎల।క్టానిక్స్‌'ని 
అనాధ చేయడమే కాక ఎన్నో విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు 

దాతృత్వ వ్యవస్థల పెద చేయి నరికింది. 


